


THUS SPAKE GANDHI 


గాంది ఉవాచ 


Compiled by 
KORADA MAHADEVA SASTRI 


Translated by 
KORADA RAMAKRISHNA 


Facilitated by 
KORADA VENKATA RAMANA 


venkatkorada@gmail.com 








ON THE OCCASION OF 


KORADA RAMA KRISHNAYYA CENTENERY 
CELEBRATIONS 


(2nd October 1891) 
(1891 - 1991) 


Convener 
SUSARLA GOPALA SASTRI 
Visakhapatnam 


Compiled by 
KORADA MAHADEVA SASTRI 
Madras 


Translated by 
KORADA RAMA KRISHNA 
Anantapur 


Sponsored by 
SUSARLA INTERNATIONAL TRUST AKADEMY (SITA) 
48-9-16, Dwarakanagar 
Visakhapatnam 
and 
SONTY RENAISSANCE INTERNATIONAL (SRI) 


FOUNDATION 
3042 CARMEL DRIVE FLOSSMOOR IL 60422 USA 


Printed by 
Kala Jyothi Process Pvt. Ltd.. Hyderabad. AP. 





Rs.25/- 


| 
: 
: 
ళీ 
. 





Life is an inspiration. 
Its mission is to strive after perfection 
which is self-realisation. 


జీవిథం ఒక దివ్య ఉత్తేజనం. 
దాని పరమాశయం పూర్ణ్షత్వ సాధన, 
అదే ఆత్మ సాక్షాత్కార సిద్ధి, 


Infinite striving after perfection 
is our human right. 

It carries with it its own reward. 

The rest is in the hands of God. 


SOLES కోసం నిరంతర గవేషణ 
మానవుడి జన్మహక్కు. 
ప్రయత్నాన్ని బట్టు ఫలసిద్ది 
ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. 
తక్కినది దైవేచ్చ. 





We have to cultivate penance and 
austerity in our life. 

? There is nothing 

that the power of penance cannot achieve. 


మనం జీవితంలో తపశ్ళక్తినీ నివృత్తి భావననూ 
అలవరచు కోవాలి. 
తపశ్ళ్యక్తి సాధించలేనిది అంటూ లేదు. 


Man becomes great 
(| exactly in the degree in which 
he works for the welfare of his fellowmen. 


మనిషి తన తోటి వాళ్ల అభ్యున్నతికై 
కృషి చేసే మేరకు ఉన్నతు డవుతాడు. 





Man as animal is violent, 
but as spirit is non-violent. 
The moment he awakes to the spirit within 
he cannot remain violent. 


జంతువుగా ఉన్నంతవరకు మానవుడు హింసాపరుడు, 
కాని వైతన్య స్వరూపంగా సాత్వికుడు. 
స్వస్వరూప BESO ఎప్పుడు ప్రబుద్ద మవుతుందో 
అప్పు GS హింసా ప్రవృత్తి పొంత పోడు. 


When a man works for an ideal 
he becomes irresistable. 


ఒక ఆదర్శం కోసం పాటుపడే వాడిని 
ఎవరూ ఆపలేరు. 










The body can be of real service 
only when we realise it to be 
a temple of God and make use of it 
for God’s worship. 


Speed is not the end of life. 
Man sees more clearly and lives more truly 


| by walking to his duty. 


ఈ శరీరం దైవం నెలకొన్న ఆలయమని గ్రహించి 
దానిని భగవదారాధనకై వినియోగించి నప్పుడే 
అది మనకు ప్రయోజనకరం అవుతుంది. 


జీవిత లక్ష్యం వేగం కాదు. 
మనిషి తన కర్తవ్య నిర్వహణక్రై స్తిమితంగా 
పాటుపడడం వల్ల అతనికి సమ్యక్‌ దర్శనం కలిగి 
నిండు జీవితం గడప గలుగుతాడు. 











Each one has to find his peace 
from within. And peace, to be real, 
must be unaffected by 
outside circumstances. 


It is enough if one is true to 
one’s own self; one can then safely let 
the ‘turbid streams of rumour flow’. 


f 


“igh (ప్రతి వ్యక్తీ తన అంతరంగంలోనే 


శాంతిని వెతుక్కోవాలి. 
అది నిజమైన శాంతే అయితే 
బాహిర పరిస్పతుల వలన చలించదు. 


So తన అంతస్వాక్షిని బట్టి నడుచుకుంళే చాలు. 
అపుడు లోక ప్రవాద మనే బురదనీరు 
ఎంత పారినా ఫరవా లేదు. 





Patience and perseverance 
overcome mountains. 


ఓర్చు, పట్టుదల ఉంటి పర ;తాలవంటి 
అవరోధాలను అధిగమించగలం. 


When restraint and courtesy are added to 
strength the latter becomes irresistable. 


సంయమమూ సౌజన్యమూ 
శక్తి సామర్హ్వ్రంతో కలిస్తే 
అది నిర్నిరోధ మవుతుంది. 


A sense of self-respect 
disdains all expedience. 


ఆత్మగొరవ భావన కలవాడు 
అక్రమమైన కార్య సాధన మార్గాన్ని 
ఏవగించుకుంటాడు. 


Manliness consists 
not in bluff, bravado or lordliness. 

It consists in daring to do the right thing 
and facing consequences, whether it is 
in matters social, political or other. 

It consists in deeds, not in words. 


DWASHO అనేది కాసట్యంలోనూ, బీరాలు 
సలకడంలోనూ, అధికారం ఎలగబెట్టుడం లోనూ లేదు. 
అది సాంఘిక రాజకీయాది రంగాలలో మంచిపని 
చేయడంలోనూ, దాని ఫలితాలు ఎటువంటివైనా 
ఎదుర్కొనే సాహసంలోనూ ఉన్నది. అది చేతలను బట్టి 
ఉంటుంది కాని మాటలనుబట్ట ఉండదు. 





Manliness consists 
in making circumstances 
subservient to ourselves. 


పరిస్పతులను 
తనకు అనుకూలంగా మార్యుకోవడంలో ఉంది 
పురుషకారం. 


Bravery is not the quality of the body; 
it is of the soul. 
I have seen cowards encased in tough 
muscle, and rare courage 
in the frailest body. 


ధైర్యం దేహానికి సంబంధించినది కాదు. అది 
ఆత్మగుణం. మంచి కండపుష్టి కలవారిలో సిరికితన్నాన్చి, 
అతి దుర్భల శరీరులలో అసాధారణమైన లైర్యాన్ని నేను 
చూశాను. 





Strength does not come from physical 
capacity. It comes from an indomitable 
will. 


/ - 
/ బలం శారీరక శక్తివల్ల రాదు. అది అచంచలమైన 
విశ్వాసంవల్ల వస్తుంది. 


Where there is no strength of mind, there 
can be no strength of soul. 


మోనసికబలం లేని చోటు ఆత్మబలం 
ఉండడానికి అవకాశం లేదు. 





19 There is no sin like cowardice. 
7 ik 
- పిరికితనం వంటి పాపం 
మరొకటి లేదు. 


20 Fearlessness is the first requisite of 


spirituality. A coward can never be moral. 


ఆధ్యాత్మికతకు మొదట కావలసింది నిర్భయత్వం. 
సిరికివాడెప్పుడూ నీతిమంతుడు కాలేడు. 


A life of service 
must be one of humility. 


'సేవాపరాయణమైన జీవితం 
సాధువర్తనతో కూడి ఉండాలి. 


Service without humility 
is Selfishness and egotism. 


వినయం లేని సేవ 
స్వార్దమూ అహంకారమూ అవుతుంది. 





Sacrifice is fruitful There is a divine purpose 


only to the extent that it is pure. behind every physical calamity. 


ప్రతి భౌతిక దుర్తటన వెనుక 


"త్యాగం నిష్కళంక మైనంతవరకే (స 
| దైవసంకల్పం ఏదో ఒకటి వుంటుంది. 


ఫలప్రద మవుతుంది. 


Man’s triumph will consist is subsituting 
the struggle for existence by the struggle 
for mutual service. The law of the brute 
will be replaced by the law of man. 


Each time I fail 
my effort shall be all the more determined 
for my failure. 


BOSS *So పోరాడటానికి బదులు 
పరస్పర సేవ కోసం పోటీ పడటంలో ఉంది 
మానవుని అభ్యున్నతి. 
అప్పుడు పశుప్రవృత్తి స్థానంలో 
మానవ ధర్మం స్టాపించబడుతుంది. 


ఓడిపోయిన ప్రతిసారి నా ప్రయత్నం 
మరింత దృఢతర మవుతుంది. 





| Restraint never ruins one’s health. What 
A keen sense of honour ruins it is not restraint but outward 
turns every privation into a joy. suppression. A really self-restrained person 
grows every day from strength to strength 
నిశితమైన బుజు ప్రవృత్తి ప్రతి అసౌకర్యాన్ని =z arid from peace to more peace. The very 
first step in self-restraint is the restraint of 
thoughts. 


సంతో షంగా మార్చేస్తుంది. 


సంయమనం ఎప్పుడూ ఆరోగ్యాన్ని పాడు చేయదు. 
దాన్ని పాడు చేసిది అణిచి పెట్టిన బాహ్యేంద్రియం. 
నిజమైన ఆత్మ నిగ్రహం కలవాడు రోజు రోజుకు 


బలవంతుడవుతాడు, ఇతోధికంగా శాంతిని సాధిస్తాడు. 
ఆత్మని గ్రహ సాధనలో మొదటి మెట్లు ఆలోచనలను 
... అదుపులో పెట్టుకోవడం. 
The highest wisdom is never to worry | 
about the future but to resign ourselves 
entirely to His will 


He who is able to control the palate will 
aye, Booed easily be able to control the other senses. 
భవితవ్యాన్ని గూర్చి కలత Joos 
“అన్నీ భగవత్‌ సంకల్పానికి వదిలివేయడమే 
ఉత్కృష్టమైన వివేకం. 


న్న 


జిహ్వను అదుపులో పెట్టుకోగలిగినవాడు ఇతర 
ఇంద్రియాలను కూడా అదుపులో ఉంచుకోగలడు. 





~ 


















Moral authority is never retained 
by any attempt to hold on to it. 
It comes without seeking 
and is retained without effort. 


నైతికాధికార BHO దాన్ని పట్లుకొని 

'ప్రాకులాడటం వల్ల సంక్రమించదు. 
అది అయాచితంగా సిద్దిస్తుంది. 

ప్రయత్నం లేకుండానే కొనసాగుతుంది. 





Morality which depends upon the 
helplessness of a man or woman has not 
much to recommend it. Morality is rooted 
in the purity of our hearts. 





పురుషుడు కాని QS తన 
అశక్తత వలన నైతికంగా కట్టుబడి 
ఉండటమనేది శ్రాఘించదగిన దేమీ కాదు. 
నైతిక ప్రవృత్తి మన హృదయ పావిత్ర్రంలో నెలకొని 
వుంటుంది. 


16 


There is a higher court 
than the Court of Justice __ 
and that is the Court of Conscience. 
It superceds all other courts. 


తో 
(_“న్యాయస్త్రానం కన్న ఉన్నత మైన మరో ధర్మాసనం 
ఉంది. అది మానవుడి అంతరాత్మ. తక్కిన అన్ని 
న్యాయస్టానాలనూ అది అధఃకరిస్తుంది. 


A man 1 but the product of his thoughts, 
what he thinks be becomes. 


మనిషి కేవలమూ తన ఆలోచనల ఫలరూపమే. 
తనను గురించి తా నే విధంగా ఆలోచిస్తాడో 
అదే తొ నవుతాడు. 





Zz 


Merit or demerit lies in the motive. 


గుణము, దోషము అన్నది 
ఆశించే ప్రయోజనాని ఎ బటి వుంటుంది. 


Before the throne of the Almighty man will 
by judged, not by his acts, but by his 
intentions, for God alone reads our hearts. 


సర శక్తిమంతుడు భగవంతుడి 
దివ్య సింహాసనం ముందు మానవుడు తాను 
085 పనులనుబథ్హి కాక తలంపు 
లను 243 BUI) పొందుతాడు. 
ఏమంటే మన హృదయ గతులను 
తెలిసినవాడు భగవంతుడొక్కడే కదా. 








One must be able to command one’s 


thinking 


- aS an expert horseman does 
the horse he rides. 







నేర్పరి అయిన రౌతు తన గుర్రాన్ని 
అదుపులో “WH DSS ఎటు 

మనిషి తన ఆలోచనలను అదుపులో 

పెట్టుకోగలగాలి. 










7 
య  Ifyouhavethe will — 
there is sure to be the way. 





నీకు స్టిరసంకల్పం ఉంటే మార్గం 
తప్పకుండా ఉంటుంది. 





To enjoy life 
one should give up the lure of life. 


2¢ Satisfaction lies in the effort, 
| not in the attainment. 
త 2, ప్రయత ఉంలో వుంది, || సగ జీవితం ఆనందప్రదం కావాలంటే 
సాధించడంలో కాదు. || దాని ప్రలోభాలను విసర్జించాలి. 


You may have occasion to possess or use 
34 material things, 
but the secret of life lies 
in never missing them. 
5 మిక్‌ Happiness depends on what you can give, 
syradt ad.o! | | not what you can get. 
నీకు భౌతిక సంపదలు ఉండవచ్చు, 
వాటిని నీవు అనుభవించనూ వచ్చు. x 
RP Hee గ సంతోషం ఇవ్వడంలో ఉంది కాని 
కాని అవి లేనప్పుడు వాటికోసం 
తీసుకోడంలో లేదు. 
బాధపడక పోవడంలో ఉంది జీవితరహస్యం. 





While you have a good cause 
never descend to personalities. 


నీ వొక సత్కార్యాన్ని తల పెట్టినప్పుడు 
వ్యక్తులను గురించి పట్రించుకోవద్దు. 


Goodness must be joined with knowledge. 


Mere goodness is not much use as I have 

found in life. One must acquire the fine 

discriminating quality which goes with 
spiritual courage and character. 


మనిషికి మంచితనంతో పాటు లోకజ్ఞానం కూడా 
ఉండాలి. కేవలం మంచితనం ఆట్ట ఉపయోగపడదని 
నేను అనుభవంలో తెలుసుకున్నాను. ఆధ్యాత్మిక 
బలం సత్‌ ప్రవర్తన - వీటి వలన అలవడే చక్కని 
విచక్షణా 
జ్ఞానాన్ని ప్రాజ్ఞుడు "పెంపొందించుకోవాలి. 


Virtue lies in discovering the best in your 
opponent and in appealing to it. 


“OH నీ ప్రతికక్షీలోని SYS గుణాన్ని గుర్తించి 
Bowe |S SOS ఉంది సౌజన్యం. 


My experience has shown 
that we win justice quickest 
by — justice to the other party. 


L FP dias పక్షానికి న్యాయం చేకూర్చుడం వల్లనే 
మనం అతి నీఘ్రంగా న్యాయం పొంద గలుగుతామని 
నేను నా అనుభవంలో (గ్రహించాను. 





Every difference proves helpful where 
there is tolerance, charity and truth. 


సహనము, బొదార్యము, సత్యము ఉన్నచోట 
ప్రతి అభిప్రాయ భేదమూ ప్రయోజనకరంగాన 


పరిణమిస్తుంది. 


It is my faith based on experience 
that if one’s heart is pure, 
calamity brings in its train 

men and measures to fight it. 


నిర్మలమైన అంతఃకరణ ఉంటే 
విపత్తులను ఎదుర్కొనే మనిషి సహాయం, 
సాధన సంపత్తి వాటితో పాటే వస్తాయి, 
అన్నది నాకు అనుభవం మీద కలిగిన విశా?సం. 


It is my belief 
that the strength of the soul grows 
iN proportion as you subdue the flesh. 


ఇంద్రియాలను ఎంతగా అదుపులో ఉంచితే 
అంతగా ఆత్మగుణం వృద్ది చెందుతుంది, 
అనినా నమ్మకం. 


A man of prayer 
regards what are known as physical 
calamities 
as divine chastisement. 


ప్రార్షనాశీలి భౌతికమైన ఆపద లన్నిటిని 
దైవనిర్లీతమైన శిక్షగా భావిస్తాడు. 





WS 









Renunciation of objects, without the 
renunciation of desires, is short-lived, 
however hard you may try. 






వాంఛలను వదిలివయని విషయ వస్తు పరిత్యాగం 
నీవు ఎంత ప్రయత్నించినపుటికీ 
కొంత కాలమే సాగుతుంది. 







To confess an error or sin as soon as it is 
discovered is to purge it out. 











చేసిన తప్పును కాని పాపకార్యాన్ని కాని 
తెలుసుకున్న వెంటనే ఒప్పుకోవడం వల్ల దానిని 
SPSS చెయ్యడం జరుగుతుంది. 





26 





Confession of error is like a broom that 
sweeps away dirt and leaves the surface 
cleaner than before. 


మురికిని తొలగించి ఆ స్టలాన్ని మునపటి కంటే 
శుభ్రంగా ఉంచే చీపురు లాంటిది, 
చేసిన తప్పు ఒప్రుకోవడం. 


Three - fourths of the miseries and 
muis—understandings of the world will 
disappear if we step into the shoes of our 
adversaries and understand their 
standpoint. We will then agree with our 
adversaries quickly, or think of them 
charitably. 


మనం కనక మన ప్రతిస్పర్డుల స్టానంలో నిలిచి వారి 
దృక్పథాన్ని BY చేసుకోగలిగితే ప్రపంచంలో మూడు 
వంతులు బాధలూ అపొర్జాలూ తెలగిపోతాయి. 
WS Peso మన ప్రతికక్ష్సులతో త్వరగా అంగీకారానికి 
రాగలుగుతాం, లేదా వాళ్లను గురించి ఉదారంగా 
ఆలోచించగలుగుతాం. 


Ae eA nee అ 








Brahmacharya signifies control of all the 
senses at all times and at all places in 
thought, word and deed. 


బ్రహ్మచర్య శబ్దానికి సర్వేంద్రియాలనూ 
సర్వకాల సర్వావస్తలలోనూ 
మనసా వాచా కర్మణా సా SONOS" 
ఉంచుకోవడం అని అర్హం. 


A heart’s earnest and pure desire is always 
fulfilled. 


4, 


నిండు మనస్సుతో కోరిన పవిత్రమైన కోరిక తప్పక 
నెరవేరుతుంది. 


28 



















Life has a purpose. 
To seek to defeat that purpose is a sin. 
Therefore suicide is very rightly 
held to be a sin. 





జీవితానికి ఒక ప్రయోజనం ఉంది. 
ఆ ప్రయోజనాన్ని భంగపరచడానికి ప్రయత్నించడం 
పాపం. అందుచేత ఆత్మహత్య పాపంగా పరిగణింప 
బడటం సమంజసమే. 





Perfect health can be attained only by 
living in obedience to the Law of God, 
and defying the power of satan. 






ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవిస్తూ 
దుష్టశక్తులను ప్రతిఘటించడం ద్వారానే మనం పరిపూర్మ 
మైన ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. 


29 


YY =~ 


We want healers of souls rather than of 
bodies. The multiplicity of hospitals and 
medical men 15 no sign of true civilization. 
The less we and others pamper our bodies 
the better for us and the world. 


మనకు శరీర రుజలను నయంచేసే వాళ్లకంటే 
ట్ల (క "purity inner id outer, illness చమట మనస్సును బాగు వే వాళ్ళు కావాలి. ఆసుపత్రులూ 
impossible. వైద్యుల బాహుళ్యమూ నాగరకతకు చిహ్నం కాదు. 
మనందరం, జనులందరూ, శారీరక లాలసతను ఎంతగా 
తగ్గించుకుంటే మనకీ ప్రపంచానికీ అంత మంచిది. 





ప్రకృతి వైద్యంలో రెండు భాగా లున్నాయి. మొదటిది Fasting is futile | 
భగవన్నామ- రామనామ- స్మరణ చేత రోగనివారణ unless it is accompanied by + 
| పొందడం. రెండవది సక్రమమూ ఆరోగ్యకరమూ an incessant longing for self-restraint. 
అయిన జీవిత విధానంచేత రోగాన్ని నిరోధించడం. 
ఎక్కడైతే అంతరంగ బహిరంగాలలో పవిత్రత మనోని[గ్రహం కోసం నిరంతరమైన తపన లేనప్పుడు 
ఉంటుందో అక్కడ వ్యాధి ఉండదు. నిరాహార దీక్షవల్ల ప్రయోజనం శూన్యం. 





31 


ల ర త లతను 


| 


Self -restraint and not indulgence 


$a must be regarded as the law of life. 


మనం జీవితసూత్రంగా పరిగణించ వలసినది 


ఆత్మ సంయమనం కాని ఇద్భావిహారం కాదు. 


I do not believe 
bd that the end justifies the means. 


ఆశించే ఫలితాన్ని 043 ఉపయోగించే 
సాధనం సమర్హనియ మవుతుందని 
నేను నమ్మను. 


టు 


32 









To live above the means 
befitting a poor country 
is to live on stolen food. 


'న్భాణోఒక బీద దేశానికి ఉన్న సాధన సంపత్తికి 
మించిన స్తాయిలో జీవించడం 
దొంగతిండి తిని బతకడం అన » మూటు. 


A thing not orignally stolen must 
neverthless be classified as stolen property, 
if one possesses it without needing it. 


తనకు అవసరం BO వస్తువు ఒకడు 
ఉంచుకుంటు అది అసలు దొంగిలించింది కాకపోయినా 
దానిని దొంగవస్తువు కిందే పరిగణించాలి. 








LO EE eA = a 


Strictly speaking all amassing and hoarding 
of wealth above and beyond one’s 
legitimate requirements is theft. There 
would be no occassion for theft and 
therefore no thieves, if there were were 
wise regulations of wealth and absolute 
social justice. 


04 pen సల + 4 he RS BC ఆక be ie tee a 
Da PD war NOS ల ESCO తనకు SOM IC 
ధ్‌ w Gee 
ర om ఖల అ Mae కళ ॥ 
ఆబనరొలకు BOW Ge \ కూడ IEICEO, 
w/ 


wae’ ‘ a’ se ఆవ్‌ శ 
పడం దొంగతనటు అవుతుంది. e3O% 
అసల 


ree 5-4 వ్‌ ఇం క 
(యిట ఆ ల అఆ రబురి బున 


& 7 Lad స 
అఎతఅగతులను Sat yO 
% 

Ow 


దొంగలూ ఉండరు. 





A Non-violent system of government 
is Clearly an impossibility 
as long at the wide gulf between 
the rich and the hungry millions persists. 


Fd భాగ్యవంతులకూ ఆకలికి అలమటించే 
లక్షలాది ప్రజలకూ మధ్య 

అగాధమైన అంతరం ఉన ఎంతవరకు 

అహింనాత్మ కమైన రాజకీయ విధానం 


అసంభవం. 


The rich should be taught the doctrine of 
stewardship and the poor that of self-help. 


ధనికులకు జవాబుదారీ సిద్దాంతానీ ) బీదలకు స శయం 
సహాయ సిద్దాంతాన్నీ నేర్పాలి. 





aati lh 


















Healthy discontent 
is the prelude to success 


64 





సహేతుకమైన అతృప్తి 
అభ్యుదయానికి దారి తీస్తుంది 





A semi - starved nation 
can have neither religion 
nor art nor organisation. 

త్‌, ఉన్న జాతికి మతము, కళా, 

ఒక వ్యవస్తా ఏదీ ఉండదు. 


For the poor the economic is the spiritual. 


"పేదలకు ఆర్జికమే PESTS, 


No sacrifice is worth the name 
unless it is a joy. 
Sacrifice and a long face go ill together. 
Sacrifice is ‘making sacred’. 
He must be a poor specimen of humanity 
who is in need of sympathy 
for his sacrifice. 


సంతోష పూర్వకము కాని త్యాగం త్యాగం కాదు 
త్యాగమూ, అయిష్టత కలిసి ఉండవు. 
త్యాగమన్నది పవిత్రీకరణం. 
తను చేసిన త్యాగానికి మెప్పు ఆశించే వాడు 
అల్పమానవుడై వుంటాడు. 





Performance of duty and observance of 
morality are convertible terms. 


ధర్మ నిర్వహణము, నైతిక ప్రవృత్తి - 
ఇవి పర్యాయ పదాలు. 


A man who lightly pledges his word 
and then breaks it becomes a man of straw 
and fits himself for punishment 
here as well as here—after. 


తేలికగా ఒకరికి మాట and ఏ9 తరువాత 
దానిని నెరవేర్చనివాడు గడ్డిపోచతో సమానమై 
ఇహపరాలు రెండింటికీ కాకుండా పోతాడు. 











Silence is essential for one 
whose life is an incessant search for truth. 





నిరంతర సత్యాన్వేషణ తత్పరునకు 
Ws So అవసరం. 







A ‘no’ uttered from deepest conviction 
is better and greater than 
a ‘yes’ merely uttered to please, 
or what is worse, to avoid trouble. 





కేవలం ముఖ ప్రీతికో, ఇంకా 
అధమమైన పక్షం - అప్పటికి ఇబ్బంది 
తప్పించుకోడానికో “సరే? అనడం కనా శ్‌ 
తన సిరబుద్దిని అనుసరించి “కాదు” 
అనడమే మంచి SQ. 





39 







Nothing great in this world 
was ever accomplished 
without a living faith. 


॥ 
(“సజీవమైన విశ్వాసం లేకుండా ఏ మహత్కార్యమూ 
4 ఈ ప్రపంచంలో సాధింపబడలేదు. 


Work without faithis like an attemptto reach 
the bottom of a bottomless pit. 


విశ్వాసం లేని పని అగాధమైన గొయ్యి అడుక్కి చేరడానికి 
చేసే ప్రయత్నం వంటిది. 





There are subjects 

where reason cannot take us far 

and we have to accept things on faith. Faith 

then does not contradict reason 

but transcends it. 
Faith is a kind of sixth sense 
which works in cases 
which are without the purview of reason. 


కొన్ని విషయాలలో తర్కం మనకు ఉపయోగపడదు. 
అప్పుడు విశ్వాసం మీదనే మనం ఆధారపడవలసి 
వుంటుంది. అక్కడ విశ్వాసం తర్కరహితం కాదు, 
తర్కాతీతమవుతుంది. 
తర్కం పనిచేయలేని చోట విశ్వాసం 
అదనపు ఇంద్రియంలా పనిచేస్తుంది. 


Faith demands no proof. 


విశ్వాసం సాక్ష్యాన్ని కోరదు. 


41 


A man cannot borrow faith or courage 
from others. 


విశ్వాసాన్నీ, ధైర్యాన్నీ ఎవరూ ఇతరుల నుండి ఎరువు 
తెచ్చుకోలేరు. 


Disbelief is a treacherous mate. 


క ‘ ; 
sa 
థ ~ 
li) > ~~ 
Ly £ క = 


విశ్వాసరాహిత్యం“ప్రమాదకారిలయైన చెలికాడు. 


I believe that the only true way of 
celebrating the Sraddha of one’s ancestors 
is constantly to ponder over 
and translate into daily life 
their good qualities. 


మన పూర్వీకుల సద్గుణాలను 
నిరంతరం మననం చేసుకుంటూ 
వాటిని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టడమే 
వారి శ్రాద్దకర్మను ఆచరించే 
సక్రమ విధానమని నా నమ్మకం. 


A worthy heir 
always adds to the legacy that he receives. 


SHOES వారసుడు 
ఎప్పుడూ తన వంతుకు వచ్చిన 
వారసత్వాన్ని అభివృద్ది పరుస్తాడు. 












Crime is a disease like any other 
and it should be treated not in prisons, 
but in houses of correction. 






/ ఇతర రోగాల వలెనే నేరం కూడా ఒక రోగం. 
దానికి చికిత్స జైళ్ళలో కాదు, 
దిద్దు బాటు బడులలో జరగాలి. 







Man easily capitulates 
when sin is presented in the grab of virtue. 





పాపాని ) నీతి ఆకారంలో ప్రదరి ye 
మనిషి సులభంగా లొంగిపోతాడు. 






44 








The human intellect delights in inventing 
specious arguments in order to support 
injustice itself. 


అన్యాయాన్ని సమర్షిస్తూ 
కుయుక్తులను కల్పించడంలో 
బుద్దికి ఒక ఆనందం. 


Intolerance betrays 
want of faith in one’s cause. 


అసహనం అన్నది మనిషికి తన లక్ష్యంలో తనకు 
నమ్మకం లేక పోవడాన్ని ప్రకటిస్తుంది. 


Dower: ము > 





45 


Untruth and violence are twin sisters. 


అసత్యమూ, హింసా ప్రవృత్తి కవలలైన అక్క చెల్లెళ్లు . 


Hate is the subtlest form of violence. 


దౌర్జన్యానికి అతిసూక్మరూపం ద్వేషం. 


Golden fetters are no less galling 
to a self-respecting man than iron ones. 
The sting lies in the fetters 

and not in the metal. 


ఆత్మ గౌరవం కల మనిషికి 
ఇనుప. సంకళ్ల కంట బంగారు సంకెళ్లు 
తక్కువ బాధాకరములు కావు. 
బాధ సంకెళ్లలో ఉన ఎదికాని లోహంలో లేదు. 


A thief steals all earthly possessions, 
a drunkard steals his own 
and his neighbour’s honour. 


దొంగ భౌతికమైన సొత్తును దొంగిలిస్తాడు. 
మరి తాగుబోతు తన గౌరవాన్నీ, 
తన పొరుగువాడి గౌరవాన్నీ కూడా 
దొంగిలిస్తాడు. 





A man who broods on evil 
is as bad as a man who does evil, 
if he is no worse. 


చెడుతలంపులతో మునిగి తేలే వ్యక్తి 
చెడ్డపనులు 3D వ్యక్తికనా ) దుష్టుడు కాకపోయినా, 
అతడితో సమానుడే. 


Breach of promise is no less 
an act of insolvency than a 
refusal to pay one’s debt. 


sabes వాగ్దానాన్ని పాటించక పోవడం 
దివాలా తీసినట్టు ప్రకటించి 
బుణం ఎగవేయడం కంటు 
తక్కువ దేమీ కాదు. 


I look only to the good qualities of men. 
Not being faultless myself 
I won’t presume to probe 

into the faults of others. 


నేను మనుష్యులలోని 
మంచి గుణాలనే చూస్తాను 
నే నేమీ దోష రహితుణ్ణి కాను 
కాబట్టి అహంభావినై 
ఇతరులలో దోషాలు వెదకను. 





Power 18 of two kinds. One is obtained 
by the fear of punishment, 
and the other by acts of love. 
Power based on love is a thousand times 
more effective and permanent 
than the one derived 
from fear of punishment. 


అధికారం Cots రకాలు. 
శిక్ష భయంవల్ల పొందేది ఒకటి, 
(పేమ పూరిత చర్యల వల్ల లభించేది మరొకటి. 
(పేమ ద్వారా సంలబ్ద్బమ్రైన అధికారం 
శిక్ష భయం వల్ల లభించే అధికారం కన్నా 
వెయ్యి రెట్లు ఎక్కువ ప్రభావశీలమూ, సుస్టిరమూను. 


Attractiveness was inherent 
in everything that was 
inherently good. 


స్వభావం చేత మంచిదైన ప్రతి వస్తువులోను 
స్వతస్తిద్డ్దంగా కమనీయమైన ఆకర్షణ ఉంటుంది. 


Life and death are like the two sides of a 
coin. 


జీవనము, మరణము - ఈ రెండూ నాణేనికి 
రండు వైపుల వంటివి. 





To be afraid of death 
is like being afraid of 
discarding an old and worn out garment. 


/ చావుకి భయపడటం చిరిగిపోయిన 
పాతబట్టును పారవేయడానికి 
భయపడటం వంటిది. 


I believe in the absolute oneness of God, 
and therefore of humanity. 
I cannot therefore detach myself 
from the wickedest soul, 
nor may I be denied 
identity with the most virtuous. 


దేవుడు ఒకడే అనీ, అందువల్ల — 
మానవులందరూ ఒకలే అనీ నేను నమ్ముతాను. 
ఈ కారణం చేత అతి దుర్మార్లునితో నేను విడిపోలేను, 
అతి సజ్జనునితో తాదాత్మ్యమూ 
పరిహరింపబడకూడదని కోరుకుంటాను. 





For a seeker who would live in fear of God 
and who would see him face to face, 
retraint in diet 
both as to quantity and quality 
is as essential 
as restraint in thought and speech. 


దైవభక్తి SOA దైవ సాక్షాత్కారాన్ని 
పొంద దలచిన సాధకుడికి 
భావనలోనూ వాక్కులోనూ సంయమనం 
ఎంత అవసరమో 
ఆహార గుణంలోనూ పరిమాణంలోనూ కూడా 
సంయమనం అంత అవసరం. 


53 









I have seen and believe 
that God never appears to you 
in person, but in action 
which can only account for 
your deliverance in your darkest hour. 


God alone can take life 
because he alone gives it. 








ప్రాణం పోయగల వాడు దేవుడు మాత్రమే కాబట్టి 
ప్రాణం హరించడానికి అతడి 
కొక్కడికే అధికారం ఉంది. 







దేవు VS err నీకు ప్రత్యక్షంగా కనిసించడు; 
చ J కాని కార్యరూపంలో కనిపిస్తాడనీ, 
తన్మూలంగానే అతి కష్టదశలో 
మన సంరక్షణ జరుగుతుందనీ 
నా అనుభవం, విశ్వాసమూను. 








You have no need to go to books to find God, 
you can find Him within yourself. 





God watches all 
not with a view to punish 
but to chasten. 






దేవుజ్లీ చూడడానికి నీవు పుస్తకాల 
దగ్గరికి పోనక్కరలేదు, 
నీలోనే దర్శించ వచ్చును. 





దేవుడు అందరినీ గమనిస్తూ ఉంటాడు; 
శిక్షించడానికి కాదు, సౌమ్యతతో 
చక్కదిద్దడానికి. 





54 















స్వీకరించడం 
దేవుడికి ప్రతి పాత్రం కాదు. 


Relization of God is impossible 
without complete 
renunciation of the sexual desire. 


కామవాంఛను పూర్తిగా విసర్టించనిదే 
దైవ సాక్షాత్కారం అసంభవం. 





No niggardly acceptance of the inevitable 
will appear pleasing to God. 
అనివార్యమైన దానిని అయిష్టతతో 


56 


Let us fear God 
and we shall cease to fear man. 


దైవభీతి SOA Hots 
మనం మానవ మాత్రుడికి భయపడం. 


God sometimes does try to the uttermost 
those whom he wishes to bless. 


దేవుడు ఒక్కాకప్పుడు 
తను అను[గ్రహించదలచిన వారిని 
అతి తీక్షంగా పరీక్షిస్తాడు. 








God did not create men 
with the badge of superiority or inf 6101107, 
and no scripture which labels a human 
being as inferior or untouchable, 
because of his or her birth 
can command our allegiance. 

It is a denial of God and Truth which is God. 
God, who is the embodiment of Truth and 
Right and Justice 
could not have sanctioned a religion 
or practice 
which regards a fifth of our population 
as untouchable. 


Ee 


08 


భగవంతుడు మనుష్యుల్ని ఉత్తముడని కాని 
అధముడని కాని ముద్రవేసి సృష్టించలేదు. 
pe he జన్మను బట్టి ఒకరిని తక్కువవానిగానో అసృశ్యుని 
గానో నిర్దేశించిన 
(గ్రం థానికీ మనల్ని 8 శాసించే అధికారం Bt. 


ది oo సక్‌ బైవరూపమ్రైన సత్యాన్నీ 
నిరాకరించడం అవుతుంది. 
సత్యధర్మ స్వరూపుడైన భగవంతుడు 
మన జనాభాతో ఐదోవంతు (ప్రజలను 
అస్పృశ్యులుగా పరిగణించే మతాన్ని కాని 
ఆచారాన్ళు కాన అనుమతించి ఉండడు. 





Prayer is not an old woman’s 
idle amusement. 
Properly understood and applied, 
it is the most potent instrument of action. 


[PES అంటే ముసలమ్మ ఊసుపోని 
POS So కాదు. 
సరిగా అర్హం చేసుకుంటే, ఆచరణలో పెడితే, 
అత్యంత శక్తిమంతమైన కార్యాచరణ సాధనం అది. 


Prayer is not asking. 
It is a longing of the soul. 
It is daily admission of one’s weakness. 
It is better in prayer to have a heart 
without words 
than words without a heart. 


PES wots ఏదో అడగడం కాదు. 
అది ఆత్మపడే ఆరాటం, 
అనుదినం తన బలహీనతను నివేదించు కోవడం. 
ప్రారనలో హృదయం లేని మాటల కంటు 
మాటలు లేని హృదయం మేలు. 





The more my faith in God increased, 
the more irresistable became 
the yearning for prayer. 
Life seemed to be dull and vacant 
without it. 


నాకు భగవంతునిలో విశ్వాసం పెరుగుతున్న SY 
ప్రార్ధన పట్లు ఆసక్తి అనివార్య మయింది. 
అది లేనిదే బ్రతుకు నిస్తారమూ, 
OO SBT SIT? 
అని అనిపించసాగింది. 


A heartfelt prayer every day for purity 
makes one progressively pure. 


హృదయ పూర్వకంగా పరిశుద్దిని ఆశిస్తూ 
చేసే అనుదిన ్రారనవల్ల 
సాధకుడు క్రమక్రమంగా 
సవిత్రు డవుతాడు. 


62 


To a people famishing and idle 
the only acceptable form 

in which God can dare appear 

is work and promise of wages. 


ఆకలికి అలమటిస్తూ 
పనిలేకుండా ఉన ఎ జనం ఎదుట 
దేవుడు ప్రత్యక్షం కావడానికి 
సాహసించగల రూపం ఒకట: 
అది *పని - జీతం రూపేణ ఆహారం 
లభిస్తుందనే వాగ్దానం. 


Prayer is a call to humility. 
It is a call 
to self-purification, to inward search. 


ప్రార్దన వినమతనూ ఆత్మ ప్రకాళననూ 
అంతశ్శుద్దినీ కలిగిస్తుంది. 





Prayer has saved my life. 
Without it, I should have 
been a lanatic long ago. 

I have had my share 
of the bitterest 
public and private experiences. 


They threw me into temporary despair. 


If I was able to get rid of that despair, 
_ it was because of prayer. 


ప్రార్ధన నా జీవితాని ఎ కాపాడింది. 


అదే లేకపోతే నే నెప్పుడో on) JER అయ్యే Teh . 


అతి పరితాపకారకమైన అనుభవాలు 
- వ్యక్తిగతమ్రైనవి, ప్రజాసంబంధ మైనవి - 
నాకెన్నో ఎదురైనాయి. 
తాత్కాలికంగా అవి నన్ను నిరాశా నిస్ట్ఫృహలకు 
గురి చేసేవి, 
ఆ నిసృహనుండి నేను బయటు పడ్డాను అంటే 
అది [PES వల్లనే. 


In the midst of 
humiliation and so called defeat 
and a tempestuous life, 

I am able to retain my peace 
because of an underlying faith in God, 
translated as Truth. We can describe 
God as millions of things 
but I have for myself adopted the formula 
Truth is God. 


అవమానం, అపజయంగా భాసించిన సంఘటనలు, 
సంక్షుభిత జీవితం - వీటి మధ్య నేను మనశ్శాంతిని 
నిలుపుకోగలగడానికి కారణం 
దేవుడికి మారుపేరైన సత్యం మీద 
నాకు ఆంతరంగా ఉన్న విశ్వాసమే. 
దేవుణ్ణి వెయ్యి విధాలుగా చెప్పవచ్చు; 
నేను, నా వరకు ఎంచుకున్న సూత్రం 
“సత్యమే దైవం” అని. 








Only Truth quenches untruth, 
Love quenches anger, 
self—suffering quenches violence. 
This eternal rule is a rule not for saints 
only, but for all. 
Those who observe it may be few 
but they are the salt of the earth. It is 
they who keep the society together, 
not those who sin against Light and Truth. 












సత్యమే అసత్యాని ఎ జయిస్తుంది. 
(పేమ కోపాన్ని చల్దారుస్తుంది. 
స్వదుఃఖానుభవం హింసా ప్రవృత్తిని చల్దారుస్తుంది. 
ఈ శాశ్వతధర్మం సాధువులకే కాదు, 
అందరికీ వర్తిస్తుంది. 
దీనిని అనుసరించేవారు తక్కువమందే కావచ్చు. 
అయితే లోకానికి ఆధారభూతులు, సంఘస్థితికారకులు 
నీరేకాని 
సత్యాన్ని, జ్ఞానాన్ని వ్యతిరేకించే పాపకర్ములు కారు. 








66 





Truth is the first thing to be sought for 
and Beauty and Goodness will be added 
unto you. That is what Christ really taught 
in the Sermon on the Mount. 


నీవు మొదటు అనే ఫషించవలసింది సత్యం. అప్పుడు 
దానితోబాటు శ్రేయస్తౌందర్యములు నీకు 
సమకూడుతాయి. 
నిజానికి (Bx పర్వతశిఖరం మీద నుండి చేసిన 
ప్రసంగంలో 
ఇదే బోధించాడు. 


Truth has to be lived if it 1s to fructify. 


సత్యం ఫలప్రదం కావాలంటే 
దానిని మన జీవితంలో అనుసరించాలి... 


67 


The language of the soul 
never lends itself to expression. 
It rises superior to the body. 
Language is a limitation of the Truth 
which can only be represented by life. 


అంతరాత్మభాష మాటల కందేది కాదు. అది శరీర 

rors మించినది. సత్యాన్ని అభివ్యక్తం చేయడంలో 

వాక్కు పరిమితమైనది. జీవించడం ద్వారా మాత్రమే 
సత్యం BLY మవుతుంది. 


Real beauty is the beauty of the soul. 


ఆత్మ సౌందర్యమే నిజమైన సౌందర్యం. 





i 
| 


Real beauty, and that is my aim, 
is in doing Good against evil. 


చెడును మంచితో ఎదుర్కోవడంలో ఉంది నిజమైన 
అందం,/ + 


All true art is an expression of the soul. 
. The outward forms have value 
only in so far as they are the expression 
of the inner spirit of man. 


COGS మైన కళ అంతా ఆత్మ ప్రకటనం. 


మనిషి అంతరంగంలోని దివ్యత్వాన్ని ప్రకటించేంతవరకే 
బాహ్యరూపాలకు విలువ. 


69 





Love is the strongest force 
the world possesses, 
and yet it is the humblest imaginable. 


(పేమ ప్రపంచంలో ఉన్న శక్తు లన్నిటిలోను 
అతి శక్తిమంతమైనది. 
అయినా మన ఊహ కందే విషయాలలో 
అతి వినమ్రమైనది. 


The force of arms is powerless 
when matched against the force of love 
or the soul. 


(పేమశక్తి లేదా ఆత్మశక్తి ముందు 
ఆయుధబలం SSM So. 


10 


The ideal of truth requires 
that vows taken should be fulfilled 
in the letter as well as in spirit. 


సత్య మనే ఆదర్శం 
మనం చేసిన వాగ్దానాలను ఏదో లాంఛనప్రాయంగా కాక 
మనస్పూర్తిగా నెరవేర్చాలని కోరుతుంది. 


I have no weapon but love 
to wield authority over anyone. 


ఎవరిమీదనైనా అధికారం వహించేందుకు 
(పేమ తప్పు నాకు వేరే ఆయుధం లేదు. 





Love compels, 
it does not coerce. 


(పేమ పట్షుపడుతుంది 
కాని బలవంతం చెయ్యదు. 


Love becomes a sordid bargain 
when it asks for return or compensation; 
it degrades. 


ప్రతిఫలాన్ని కాని పరిహారాన్ని కాని ఆశించే (ప్రేమ 


దిక్కుమూలిన లావాదేవీల కిందికి దిగజారి 
పాడైపోతుంది. 


72 


The only way love punishes 
is by suffering. 


(ప్రేమ అనుసరించే dss శిమామార్మం 
బాధనంతా తాను స్వీకరించడము. 


Justice that love gives is a surrender. 
Justice that law gives is a punishment. 


పేమ ఇచ్చే తీర్పు PSI YS jer కాగా 
చట్టుం చేసే తీరు నిక్షవిధించడం. 





Faith in the conquering power 
of Love and Truth 
have gone all through my inmost being 
and nothing in the universe 
can ever take that faith out of me. 


(Bisa, సత్యము-ఇవెప్పుడూ 'గెలుస్తాయనే విశ్వాసం నా 
అంతరాంతరాల్లో వ్యాసించిపోయింది. ఈ ప్రపంచంలో ఏదీ 
ఎప్పటికీ ఆ విశ్వాసాన్ని నానుండి తీసివేయలేదు. 


Non-violence is an active force 
of the highest order. It is soul force 
or the power of the god-head within us. 


అహింస ఒక మహత్తరమైన వైతన్యశక్తి. అదే ఆత్మశక్తి 
Sar మనలోఉన ఎ £వబలం. 


True Ahimsa should mean 
a complete freedom 
from ill-will and anger and hate 
and an over—flowing love for all. 


విరోధం, వైమనస్యం, ద్వేషం నుంచి పూర్తిగా విడివడి 
అందరి పట్లా పొంగిపారలే (పేమభావన చూపడమే 
ees? So సరియైన అర్ధం. 





I hold that Non-violence 
is not merely a personal virtue. It is also a 
social virtue 

to be cultivated like other virtues. 

Surely society is largely regulated 

by the expression of non-violence 

in its mutual dealings. What I ask for 

is an extension of it on a larger, 
national and international scale. 


అహింస కేవలము వ్యక్తిగతమైన నీతి కాదని 
నా అభిప్రాయం. 
ఇది ఇతర సర్గుణ సంపదల వలి 
అలవరచుకొనవలసిన ఒక సాంఘిక నీతి. 
సంఘం GS పరసృర వ్యవహారాలలో 
చాలవరకు అహింసా ప్రవృత్తి చేతనే నిబంధింసబడి 
ఉన్నది. 

నేను కోరేది అహింస ఇంకా విస్తృత రూపంలో 
జాతీయ అంతర్జాతీయ Pos వ్యాసించాలని, 


If I were asked to define the Hindu creed, 
I should simply say 
‘Search after Truth 
through Non - violent means’. 


హిందూమతాన్ని నిర్వచించమని నన్ను అడిగితే 
నేను ఇదే చెబుతాను 
“అహింసామార్మం ద్వారా సత్యాన్ని అనే షించడం'” అని. 


Non-cooperation is not a hymn of hate. 
Real Non-Cooperation is Non-cooperation 
with evil and not with the evil-doer. 


సహాయనిరాకరణ అంట అదొక దే SAA కాదు. 
నిజానికి అది దుర్మార్గంపట్లు సహాయనిరాకరణమే కొని 
దుర్మార్గుడి పట్లుకాదు. | 





Satyagraha is essentially 
a weapon of the truthful. 


సత్యాగ్రహం ప్రధానంగా సత్యవ్రతుల ఆయుధం. 


Satyagraha postulates 
the conquest of the adversary 
by suffering in one’s own person. 


స ఏదుః:ఖానుభవం మూలంగా 
(OSS Oo జయించవచు గినని 
సత్యాగ్రహం ప్రతిపాదిస్తున ఎది. 


Swaraj can never be a free gift 
by one nation to another. 

It is a treasure to be purchased 
with a nation’s best blood. 


స్వరాజ్యం 
ఒక జాతి మరొక జాతికి ఇచే ౧ ఉచిత బహుమానం 
ఎన్నటికీ కాజాలదు. తమజాతి ఉత్తమ వీరుల రక్తంతో 


కొనవలసిన సంపద అది. 


The people 
that do not fight for their rights 
are like slaves. 


తమ హక్కుల కోసం పోరాడని ప్రజలు 
బానిసలవంటివారు. 





Real Swaraj will come 

not by the acquisition of authority by a few 
but by the acquisition of the capacity by all 

to resist authority when it is abused. | 

In other words, Swaraj is to be attained 

by educating the masses 
to a sense of their capacity 
to regulate and control authority. 


నిజయ్రైన స్వరాజ్యం 
కొద్దిమంది అధికారం చేపట్టుడం వల్ల రాదు. 
అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడు 
ప్రజలందరూ దానిని ప్రతిఘటించడానికి 
తగిన శక్తిని సమకూర్చుకోవడం ద్వారా వస్తుంది. 
మరో విధంగా చెప్పాలంటే 
అధికారాన్ని సక్రమంగా అదుపులో పెట్టడానికి 
సామాన్య ప్రజలకుగల శక్తియుక్తులను గురించి 
వారికి Bea ఇవ్వడం మూలంగానే 
స్వరాజ్యం స్టాసింపబడాలి. 


స 
\ 


Nothing is impossible for pure love. 


పవిత్ర (ప్రేమకు అసాధ్యమైనది ఏదీ లేదు. 


I hold that life without religion 
is life without principles, 
that life without principle 

- is like a ship without a rudder. 


మతం లేని జీవితం నైతిక సూద్రం లేని జీవితమనీ 
నైతిక సూత్రం లేని జీవితం 
చుక్కొని లేని నావ వంటిదనీ 
నా అభిప్రాయం, 





Religions are not meant for seperating 
men from one another, they are meant to 
bind them. It is a misfortune that today 
they 
are so distroted that they have become 
a potent cause of strife and mutual 
slaughter. 


మతాలు ఒకరి నుంచి ఒకరిని విడదీయడానికి ఉద్దేశించబడి 
నవి కావు. వాళ్లను దృఢంగా కలిపి 
ఉంచడానికే 
_ అవి ఉద్దేశించబడ్డాయి. అయితే ఇవాళ మన దురదృష్టం 
కొద్దీ అవి పరస్పర వైమనస్యం, మారణకాండకు 
కారణం అయేంతగా వికృతం చేయబడ్డాయి. 


A religion worth the name 
did not admit of any coercion. | 


నిజమైన మతం ఏదీ బలప్రయోగాన్ని అంగీకరించదు. 





Religion is outraged 
when an outrage is perpetrated in its name. 


మతం పేర జరిగే SENSO 
ఆ మతం పట్లు చేసే దొర్జన్యమే అవుతుంది. 


Religion can be defended only by the 
purity of its adherents and their good — 
deeds, 
never by their quarrels 
with those of other faiths. 


మతం ఆ నముతావలంబకుల సవిత్రతచేత 
వారి సత్కార్యములచేత పరిరక్షింపబడుతుందే కాని 
ఇతర మతస్తులతో కలహించడం వల్ల 
ఏ మూత్రమూ రక్షింసబడదు. 





83 


Religions are meant 
to tame our savage nature, not to let it 
loose. 


మానవుడిలోని మృగప్రవృత్తిని 
అదుపులో ఉంచడమే మతాల DOTS; 
అంతేకాని విశృంఖలంగా దాన్ని విహరించనీయడం 
కోదు, 


True knowledge of religion 
breaks down the barriers 
between faith and faith. 


మతాన్ని గురించి 
సరియైన అవగాహన ఉన్నప్పుడు 


మతాల మధ్య నున 1 అవరోధాలు తొలగిపోతాయి. 


The need of the moment 
is not one of religion 
but mutual respect and tolerance of the 
devotees of the different religions. We 
want to reach 
not the dead level, but unity in diversity. 


ఈనాడు మనకు కావలసింది మతం కాదు. 
భిన ) మతావలంబకుల మధ్య 
పరస్పర గౌరవభావమూ, మతసహనమూను. 
మన గమ్యం నిస్తేజమైన సమానత్వం కాదు, 
భిన్నత Sos" ఏకత్వం, 





If a man reaches 
the heart of his own religion, 
he has reached the heart of the others too. 
There is only one God, 
but there are many paths to Him. 


తన మతంలో సారాన్ని గ్రహించినవాడు 
ఇతర మతాలలో సారాన్ని కూడా గ్రహించా 
డన్నమాటే. 
BH SHG, 


wes చేరడానికి మార్గాలు అనేకం. 





Religion is not what is grasped by the 








brain. It is a heart grasp. 


మతం మేధ కందదు, హృదయానికి చెందుతుంది. 


Religion is not a garment 
to be cast off at will. 


మతం మన యిష్టం వచ్చినప్పుడు తీసి STS ఉడుపు 


కొదుం 


87 


ను! 


Nirvana is not utter extinction. 

So far as I have been able to understand 
the central fact of Buddha’s life, 
Nirvana is utter extinction of all that is bad 
in us, 
all that is corrupt and corruptible in us. 


నిర్వాణం అంట సర్వనిర్మూలనం కాదు. బుద్దుడి 
జీవితం నుంచి పరమార్హం నేనర్జం చేసుకున్నంత వరకు 
నిర్వాణ మంటే మనలోని సమస్త కల్మషం క్షయించడం, 
మనలోని దుష్టశక్తులను దుర్మార్గ (పేరణలను 
నిర్మూలించడం. 
















Nothing can be accepted as the word of 
God 

which cannot be tested by reason 

or be capable of spiritually experienced. 


తర్భసహంకానిది లేదా ఆధ్యాత్మిక అనుభవానికి రానిది 
ఏదీ కూడా దైవనిర్ణయ మని మనం అంగీకరించలేం. 


The caste system, as we know, 
is an anachronism. It must go 
if both Hinduism and India 
are to live and grow from day to day. 


మన మెరిగిన ఈ కులవ్యవస్త్ర ఈ కాలానికి పనికిరాదు. 

హిందూమతం, హిందూదేశం దినదినాభివృద్ది 
చెందాలంటే 

ఈ వ్యవస్త తొలగిపోవాలి. 


89 


I decline to be a slave 
to precedent or practice 
I cannot understand or defend 
on a moral basis. 


నైతిక ప్రాతిపదికపై సమర్షించ లేనిది, 
నాకు అర్హం కానిది ఏదైనా, 
ఫపూర్యోదాహరణ వున్నదనో ఆచరణలో 
ఉన YO" కారణంగా 
నేను దానికి బానిసను కావడానికి ఒప్పుకోను. 


Wrong has no prescriptive right to exist 
merely because it is of long standing. 


ఒక అనాచారం చిరకాలంగా సాగుతున yO 
అన్నంత SIGS దానికి ఇంకా కొనసాగే అధికారం 
లేదు. 

















1 have always felt that when a religious 
organistion has more money 
than it requires it is in peril 

of losign its faith in God, 
and pinning its faith on money. 
There is no such thing 
as wise or unwise use of money. 
You have simply to cease to depend on it. 


ఒక మతసంస్త్రకు దానికి కావలసిన దానికంటు ఎక్కువ 
ధనం ఉన్నప్పుడు 
అది చైవం మీద విశ్వాసం వదులుకొని 
ధనాన్నే నమ్ముకునే విపత్కర పరిస్టితి పాలవుతుంది. 
ధనవిషయంలో సద్వినియోగం, అసద్వినియోగం 
అంటూ లేదు. 
నీవు అసలు ధనం మీద ఆధారపడటం మానెయ్యాలి. 


91 








The Gita is the Universal Mother. 
She turns away nobody. _ 
Her door is wide open to anyone who 
knocks. 
A true votary of the Gita does not know 
what disappointment is. 
He ever dwells in perennial joy 
and peace that passeth understanding. 


The highest fulfilment of religion 
requires a giving up of all possessions. 


మతం యొక్క ఉత్కృష్టమైన సాఫల్యం 
వ్యక్తి తన సమస్త భౌతిక వస్తుసంచయాన్ని 
సరిత్యజించ గలగడంలో ఉంది. 


_ గీత జగన్మాత. ఆమె ఎవరినీ తిరస్కరించదు. 
తన్ను చేరదలచిన వారికి ఆమె యింటి తలుపులు 
ఎప్పుడూ తెరచే వుంటాయి. 
గీతను మనస్పూర్తిగా ఆరాధించే మనిషికి 
ఆశాభంగం ఏమిటో తెలియదు. 
అతడు నిరంతరం అఖండానందంలో, శాంతిలో 
జీవిస్తాడు. 





My motive has been purely religious. 

I could not be leading a religious life 
unless I identified myself with the whole of 
mankind 

and this I could not do | 
unless I took part in politics. 

The whole gamut of man’s activities today 
constitute an indivisible whole. 
you cannot divide social, political and 
purely religious work 
into water-tight compartments. 

I do not know any religion 
apart from human activity. 

It provides a moral basis 
for all of our activities, 
which they would otherwise lack, 
reducing life to a thing of 
‘sound and fury’ signifying nothing. 


నా ఆశయం పూర్తిగా మతపరమైనది. 
సమస్తమైన మానవజాతితో తాదాత్మము పొందనిదే 
నేను మతబడ్డమైన జీవితాన్ని గడపలేను. 
రాజకీయాలలో PFO CSD 
మతబడ్డ జీవితం సాధ్యం కాదు. 
ఈనాడు మానవుడి కార్యజాల మంతా 
ఒక అవిభాజ్యమైన సమిష్టిరూపంలో ఉంది. 
సాంఘిక, రాజకీయ, మత కార్యకలాపాలను 
మనం నిక్కచ్చిగా వేరు చేయలేం. . 
మానవుడికి సంబంధించిన పని తప్పు 
వేరే మతం నాకు తెలియదు. 
మతం మనం చేసే పనులన్నిటికి 
ఒక నైతిక ప్రాతిపదికను సమకూరుస్తుంది. 
అటి ప్రాతిపదిక లేనినాడు జీవితం అర్జరహిత 
మవుతుంది. 





The ancient ideal of Ram Raj 
is undoubtedly one of true democracy. True democracy could not be worked 
| | .by twenty men sitting at the centre; 
రామ రాజ్యం యొక్క (PIS కాలపు ఆదర్శం it had to be worked from 00610౪7 
IS JOD OM అచ్చమైన ప్రజాస్వామ్యం. by the people of every village. 


Democracy must in essence mean 
the art and science of mobilising the entire 
physical, economic and spiritual resources 
of all the various sections of the people 


in the service | గో ప్రజాస్వామ్యమంటఓ 
of the common good of all. JM yess ఇరవైనుంది కేంద్రంలో కూచుని 
నిర్వహించడంకాదు. 
ప్రజాస్వామ్యం అన్నది సమస్త గ్రామాల ప్రజలూ దిగువస్టాయిలో దాని 
ప్రజల అన్నివర్గాలవారి PSS, ఆర్జిక ఆధ్యాత్మిక | | నిర ;హణలో 
సాధనసంపత్తి నంతటిని పాలుసంచుకోవాలి. 


సంఘసమిష్టి శ్రేయస్తుకోసం 
సమీకరించే కళ, విజ్జానమూను 
దాని పరమార్హం అదే. 





97 





Democracy is not a state 
in which people act like sheep. 
Under democracy 
individual liberty of opinion and action 
is jealously guarded. 


ప్రజాసా 9మ్యం అన బది 
| ప్రజలు గొర్రెల్లా ప్రవర్తించే YO కాదు. 
ప్రజాస్వామ్యంలో 
స్యక్తిగతాభిప్రాయానికి కార్యాచరణకు స్వాతంత్ర్యం 
అప్రమత్తతతో కాపాడబడుతుంది. 


Willing submission to social restraint 
for the sake of the well-being 
of the whole society 
enriches both the individual and the 
society of which one is a member. 


సమిష్టి సంఘ శ్రేయస్సుకోసం 
సాంఘిక నియమానికి వ్యక్తి తానుగా కట్టుబడి 
ఉండటంవల్ల 
ఆ వ్యక్తీ సంఘమూ కూడా సుసంపన్నం అవుతాయి. 





Real Swaraj will come 
not by the acquisition of authority by a few 
but by the acquisition of the capacity by all 
to resist authority when it is abused. 
In other words, Swaraj is to be attained 


by educating the masses 
to a sense of their capacity 
to regulate and control authority. 





నిజమ్రైన స్వరాజ్యం కొద్దిమంది అధికారం శైవసం 
చేసుకోవటంతో రాదు. 

ఆ అధికారం దురి ఏనియోగమైనప్పుడు 
అందరూ ఆ అధికారాని ) ధిక్కరించగల 
శక్తి సామర్జ్యాలు సొందటం మీదనే 
నిజంగా స్వరాజ్యం వచ్చినట్లు అవుతుంది. 
ఇంకొక విధంగా చెప్పాలంటే 


[Spoor ఛధికారాని గ్‌ (క్రమబద్దం చేసి నియంత్రించటం 
ఏలాగో, 
ఇందుకు వారికున్న శక్తి సామర్ద్యాలు ఏమిటో అనె 
| నిషయమై 
వారిని పూర్తిగా విద్యావంతులుగా చేయడం ద్వారానే 
స్వరాజ్యం సిద్దిస్తుంది. 





101 





It was the function of democracy to make 
justice cheap and expeditious and to ensure 
all possible purity in the administration. 


న్యాయాన్ని అతి తక్కువ ఖర్చుతోనూ 
అతి త్వరితంగాను అందించడం, సరిపాలనలో 
సాధ్యమైనంత విశుద్దతను పూర్తిగా నెలక్‌ "ల్పడం 
ప్రజాస్వామికం కర్తవ్యం. | 


Swaraj will be an absurdity 
if individuals have to surrender their 
judgement 
to the majority. 
అధిక సంఖ్యాకుల ఆదేశాలకు 
వ్యక్తుల న్యాయబడద్డమైన అభిప్రాయం తలవంచవలసి 

వచ్చినప్పుడు 

ప్రజాస్వామ్యం NOES మవుతుంది. 


102. 





If a man will only realise 
that it is unmanly to obey laws that are 
unjust, 
no man’s tyranny will enslave him. 


అక్రమమైన శాసనాలను పాటించడం 
పౌరుషహీనమని మనిషి (గ్రహిస్తే 
ఎవడి నిరంకుశత్వమూ తనను బానిసను చేయలేదు. 


If co-operation is a duty 
I hold that non-co-operation also, 
under certain conditions, is equally a duty. 


సహకరించడ మనేది విధ్యుక్తం అనుకుంటే 
కొన్ని పరిస్తితులలో 
సహకారనిరాకరణం కూడా 
విధ్యుక్తమే అని నేను భావిస్తాను. 





103 











Disobedience to the law of the state 
becomes a peremptory duty 
when it comes in conflict with the law of 


God. 


దైవ శాసనానికి విరుద్దమైన రాజు శాసనాన్ని 
వ్యతిరేకించడం మన అవశ్య కర్తవ్యం. 








Disciplined agitation 
is the condition of national growth. 





జాతిపురోభి నృడ్డికి 
(క్రమశిక్షణతో కూడిన ఉద్యమం తప్పునిసరి. 


104 















No democratic organisation can afford 
to defy criticism for it has to live 
upon the fresh air of criticism. 


ఏ ప్రజాస్వామ్య Soy అయినా 

విమర్శనను తిరస్కరించ లేదు, 

విమర్శ అనే స్వచ్చమైన గాలిలో 
అది బతకాలి గనుక. 


In matters of conscience 
the law of majority has no place. 


ఏదైనా ఒక విషయమై అంతరాత్మ ప్రబోధం ముందు 
పదిమంది మాట చెల్లదు. 


105 





Intolerance is itself a form of violence 
and an obstacle to the growth 
of a true democratic spirit. 










అసహనం కూడా ఒక విధంగా TES. 
IIS ప్రజాన్వామిక (ప్రవృత్తి పెరుగుదలకు 


అది ఒక ఆలటుంకం. 







Violent means will give violent freedom. 
That would be a menace to the world 
and to India herself. 











SOP పూరితమైన సాధనాలు 
హింసా పూరితమైన సా $తంత్రానే ఎ ఇస్తాయి. 
అది జగత్తుకే సంక్షోభకారి, 
భారతదేశానికి కూడాను. 






106 


A true source of rights is duty. 
If we all discharge our duties, 
rights will not be far to seek. 
If leaving duties unperformed 
we run after rights, 
they escape us like the will o’the wisp. 
The more we pursue them the farther they 
fly. 


బాధ్యతలే నిజంగా హక్కులకు మూలం. 
మనందరం మన బాధ్యతలను నిర్వహిస్తే 
హక్కులు మనకు దూరం కావు. 
బాధ్యతలను నెరవేర లి కుండా హక్కుల Bow బడితే 
అవి మనల్ని తప్పించుకొని పోతాయి. 
వెంటబడిన కొద్దీ ఇంకా దూరానికి ఎగిరి పోతాయి. 


107 









I hate privilege and monopoly. 
Whatever cannot be shared with the 
masses 
is taboo to me. 











ప్రత్యేక సౌకర్యం, గుత్తాధిపత్యం అంటు నాకు అసహ్యం. 
ఏది సామాన్య ప్రజలతో నేను పంచుకోలేనో 
అది నాకు నిషిద్దం. 








If you would spiritualise 
the practice of Law, 
you must not make your profession 
subservient to 
the interests of your purse, 
but use your profession 
for the service of your country. 








న్యాయవాద వృత్తిని ధర్మబద్దం చేయదలచుకుంళు 
నీవు ఆ వృత్తిని ధనార్టనకు దింపకుండా 
దేశ సేవకు వినియోగించాలి. 







108 





I donot fight shy of capital, 
I fight capitalism. 


నేను పెట్టుబడిని కూడదనటం లేదు 
పెట్టుబడిదారీ వ్యవస్తను వ్యతిరేకిస్తున్నాను. 


A nation that had won freedom 
without the force of arms 
should be able to keep it too 
without the force of arms. 


ఆయిధబలం లేకుండా 
సా తంత్రాన్ని సాధించిన జాతి ఆయుధబలం 
లేకుండానే 
దానిని నిలబెట్టుకో గలగాలి. 


109 





A born democrat 
is a born disciplinarian. 


అసలైన ప్రజాస్వామ్యవాది 
స ఏభావతః (క్రమశిక్షణ కలవాడు. 


The end of all knowledge 


must be the building up of character. 


సత్ర్రవర్తన అలవరచు కోవడమే 
సమస్త విజ్ఞానానికీ ధ్యేయం కావాలి. 


జాతి 





110 


An education which does not teach us 
to descriminate between good and bad, 
to assimilate the one and eschew the other 
is a misnomer. 


విచక్షణతో మంచి చెడులను వేరుపరచి 
మంచిని జీర్లించుకొని, చెడును పరిహరించాలని 
బోధించని విద్య విద్య కాదు. 


A school or college is a sanctuary 

where there should be nothing that 
is base or unholy. 
' Schools and colleges are factories 
for the making of character. 
గ 
Jo పాఠశాలైనా కళాశాలైనా అది పవిత్ర స్థలం. 
వాటిలో క్షుద్రము, అపవిత్రము అయినది ఏదీ 
ఉండకూడదు. 
అవి సత్ర్రవర్తనను నిర్మించే కర్మాగారాలు. 


111 





Your ecucation is absolutely worthless 
if it is not built on a solid foundation 
of truth and purity. 


సత్యము, పవిత్రత - వీటి 
పునాదుల మీద నిర్మింపబడని 
విద్యాభ్యాసం ఎందుకూ పనికి రాదు. 


Whoever has a taste for reading 
good books is able to bear loneliness 
in any place with great ease. 


మంచి పుస్తకాలు చదవడంలో 
ఆసక్తి కలవాడు ఎవడైనా 
ఎక్కడైనా ఒంటరి తనాన్ని 
అమిత సులభంగా భరించగలడు. 


The alter of literature claims 
a special incense. 


సాహిత్య మనే పూజావేదిక 
విశిష్టసుగంధ బంధురం కావాలి. 


A nation’s culture resides in the hearts 
and in the soul of its people. 


ఒక జాతి సంస్క భి 
ఆ (ప్రజల హృదయాలలోను ఆత్మలోను 
నలకొని వుంటుంది. 





Nothing can be futher from my thoughts 
than that we should become exclusive and | 


erect barriers. To get rid of the infatuation for English 


But I do respectfully contend : is one of the essentials for swaraj. 
that an appreciation of other cultures can 


fitly follow, 
never precede, 
an appreciation and assimilation of our 


own. SSOP SSS ఆవశ్యకములైన వాటిలో 


RAS. భాషపై వ్యామోహం 
వదిలి పెట్టడం ఒకటి. 
మనం ఇతరులతో కలవకుండా విడిపోయి 
అడ్డగోడలు కట్టుకోవాలని 
నా అభిమతం ఎంతమాత్రమూ కాదు. 
అయితే సగౌరవంగా నేనొకటి చెప్పదలచుకున్నాను. 
ఇతర సంస్కృతులను మెచు ఏకోవటాననికి 
మున్ముందుగా మన సంస్కృతి మేలిమిని గూర్చి 
తెలుసుకోవటం, జీర్లిచుకోవటం జరగాలి. 





I have not the slighest doubt 
that any man or woman can achieve 
_ what I have, 
if he or she would make the same effort 
and cultivate the same hope and faith. 


నేను చేసిన సాధన, నా ఆశానిరీక్షణ, విశ్వాసము కనక 


ఏ స్త్రీ యైనా పురుషుడైనా అలవరచుకుంళటు నేను 
_ సాధించిన దేమిటో 
వాళ్ళుకూడా సాధించగల రనడంలో 
ఏ మాత్రమూ సందేహం లేదు. 


Love is reckless in giving away 
oblivious as to what it gets in return 


ప్రతిఫలాపేక్ష లేకుండా 
తనదంతా ఇచ్చివేయడంలో 
(పేమ అతి సాహసం చేస్తుంది 


Undefiled love between husband and wife 
takes one nearer to god 
than any other love. 


IS, BOSDS భార్యాభర్తల అనురాగం 
i మై న్‌ 
ఇతరమైన అన్ని (ఎమలకం టు 
భగవంతుని సమీపాొన్ని చేరుస్తుంది. 





If we have lost faith in our vernaculars 
it is a sign of want of faith in ourselves; 
it is the surest sign of decay. 

And no scheme of self-government, 
however benevolently or generously it may 
be bestowed upon us, will ever make us 
a self-governing nation if 
we have no respect 
for the language our mothers speak. 


మనం మనదేశభాషల పై విశ్వాసం పోగొట్టుకుంటే 
అదిమనలో మనకి విశ్వాసం లేక పోవడానికి గుర్తు, 
మన పతనానికి నిస్పందేహమైన సూచన. 
ఏ స్వపరిపాలనా విధానమైనా, అది ఎంత ప్రయోజనకరం 
గాను, 
ఉదారం గాను రూపొందించుకున్నా 
మాతృ భాషపై గౌరవం లేకపోతే అది ఎన్నటికీ మనల్ని 
ఒక స్వయం ప్రతిపత్తి గల జాతిగా తీర్చలేదు. 





Between husband and wife 
there should be no secrets from one 
another. 
I have a very high opinion 
of the marriage tie. 
I hold that the husband and wife 
merge in each other. 
They are one in two or two in one. — 


భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదు. 
దాంపత్యబంధంగురించి నాకు 
చాలామంచి అభిప్రాయం ఉంది. భార్యాభర్తలు 
ఒకరిలో ఒకరు 
సంలీనమై పోతారని నా ఉద్దేశం. 
వాళ్లు ఇద్దరుగా ఒకరు, లేదా ఒకరుగా ఇద్దరు. 








119 





గ 









The ideal that marriage aims at 
is that of spritual union through the 
physical. 

The human love that it incarnates 
is intended to serve as a stepping stone 
to divine or universal love. 











వివాహోద్దిష్ట మైన ఆడర్భం 
QOS సంయూగం ద్వారా ఆధ్యాత్మిక సంయోగ సాధన. 
అందులో రూపుదాల్యే దాంపత్య(_పేమ 
దివ్య _పీమకు లేదా విశ్వమానవ(ప్రేమకు 
సాధనంగా ఉద్దేశించబడింది. 













Woman is sacrifice personified. 
When she does a thing in the right 5001, 
she moves mountains. 







fe 
14౯ మూర్తీభవించిన త్యాగరూపం స్తీ. 

అబు కనుక సర్వాత్మనా పూనుకుంట 
కొండలను కూడా కదిలిస్తుంది. 







120 
గ. 





I have worshipped woman 
as the living embodiment 
of the spirit of service and sacrifice. 
Man can never the be your equal 
in the spirit of selfless service 
with which nature has endowed you. 


సేవా త్యాగ భావాల సజీవ రూపంగా నేను (స్త్రీని 
ఆరాధించాను. స్వభావసిద్దమైన DP YS సేవలో 
పురుషుడెప్పటికీ ఆమెకు సమానుడు కాలేడు. 


If I was born a woman, I would rise in 
rebellion against any pretension 
on the part of man that woman is born 
to be his plaything. 


BASSE ఆడదానిగా పుడితే 
(స్త్రీని తనకు ఆటవస్తువుగా భావించే 
పురుషాహంకారం మీద తిరగబడతాను. 





121 





A community or country 
in which women are not honoured 
could not be considered civilised. 


(స్త్రీలు గౌరవింపబడని సంఘంకాని దేశంకాని నాగరికమైన 
దానినిగా పరిగణించలేం. 


It is a sign of national degradation 
when little children 
are removed from schools 
and are employed in earning wages. 
No nation worth the name 
can possibly afford to misuse her children. 


చిన్న పిల్లలను పాఠశాలలనుండి తీసుకొనిపోయి 
కూలికి పనిచేయించడం 


ఆ జాతి భ్రష్టు పట్టిన దనటానికి గుర్తు. 
ఆత్మగౌరవంగల ఏ జాతీ తన సిల్లలను నిరాదరణ 
చేయలేదు. 





122 





Of all the animal creation of God 
man is the only animal who has been 
created 
in order that he may know his Maker. 
Man’s aim in life is not therefore 
to add from day to day to his material 
prospects 
and to his material possessions, 
but his predominant calling is, 
from day to day to come nearer to his own 
Maker. 


భగవంతుని జంతు సృష్టి అంతటిలోను మానవుడొక్కడే 
తన సృష్టికర్త ఎవరో తెలుసుకొనేందుకు 

ఉద్దెశింపబడిన జంతువు. అందుచేత మానవుని 

జీవితధ్యేయం 
భొతిక భోగలాలస, సంపదలను కూర్యుకోవడం 
కాకూడదు. 
రోజురోజుకి తన సృష్టికర్తకు మరింత చేరువ కావడం 
అతడి ప్రధాన ధర్మం. 





123 


We are merely the instruments 
of the Almighty’s will and therefore 
ignorant of what helps us forward and 

what acts as an impediment. 

We must thus rest satisfied with the 

knowledge 
only of the means and if these are pure, we 
can fearlessly leave the end 
to take care of itself. 


మనం కేవలం భగవంతుడి సంకల్పానికి ఉపకరణం 
మాత్రమే. అందువల్ల మనలను ముందుకు 
నడింసించేదేదో, ఆటంకంగా పరిణమించేదేదో 
తెలుసుకోలేం. కనుక సాధన సామగ్రిని గూర్చిన 
జ్ఞానంతో మనం తృప్తి చెందాలి. సాధన సామగ్రి 
పరిశుడ్డమైన దైతే ఫలసిద్దిని గురించి 
మనం నిర్భయంగా ఉండవచ్చు. 





124 


There will have to be rigid and iron 
discipline before we achieve 
anything great and enduring, 

and that discipline will not come 
by mere academic argument 
and appeal to reason and logic. 
Discipline is learnt in the school of 
adversity. 


మనం మహత్తరము సుస్టిరము అయిన కార్యం, ఏదైనా 
సాధించాలనుకుంటే అతికఠినమైన 
(క్రమశిక్షణను సాటించాలి. అటువంటి క్రమశిక్షణ 
కేవలం SQ PHO వల్ల 
NSHS WG) వల్ల రాదు. 
ప్రతికూల పరిసితులనే బడిలో మనిషి క్రమశిక్షణను 
నేర్చుకుంటాడు. 





125 


I have found by experience that man 
makes his plans to be often upset by God, 
but at the same time 
where the ultimate goal is search of Truth, 
no matter how a man’s plans are frustrated, 
the issue is never injurious 
and often better than anticipated. 


నా అనుభవం ద్వారా తెలుసుకున్నది ఏమంటే 
మానవుడు తాను తల పెట్టిన కార్యాలు 
తరుచుగా SS STS విఫలమై పొతాయి. 

అయినప్పుటీకీ అంతిమలక్ష్యం సత్యాన్వేషణమే 


అయినట్టుయితే 
అతడి పథకం ఎని ఎ ఒడుదుడుకుల పాలయినా 
దానికి ఎటివంటి హానీ కలగక, అనుకున్న దానికన్న 
ఎక్కువ ఫలప్రదమ అవుతుంది. 





126 





A certain amount of physical harmony 
and comfort is necessary, but above a 
certain level 
it becomes a hindrance instead of a help. 
Therefore the ideal of creating an unlimited 
number of wants 
and satisfying them 
seems to be a delusion and a snare. 


మనిషికి సుస్తితి సౌకర్యం కొంతవరకు అవసరమే, 
కాని ఒక Pann దాటితే 
అది సహాయకారి కాకపోగా బాధక మవుతుంది. 
కనుక మితిమీరి కోరికలను సృష్టించుకొని వాటిని తృప్తి 
సరచుకోవాలనుకోవడం 


భ్రాంతీ, బంధమూ అనిపిస్తుంది. 





127 


Man and his deed are two distinct things. 
Whereas a good deed 
should call for the approbation 
and a wicked deed dis-approbation, 
the doer of the deed whether good or 
wicked 
always deserves respect or pity as the case 
may be. 


‘Hate the sin and not the sinner’ 
is a precept which, though easy enough to 
understand, | 
is rarely practiced, and that is why the 
poison of hatred spreads in the world. 


/ 


128 





మనిషీ అతడి కార్యమూ వేరే So విషయాలు, 
మంచి పని శ్రాఘనకు, 
చెడ్డపని నిరసనకు గురి కావలసిన మాట నిజమే కాని 
ఆ పని చేసిన వ్యక్తి అది మంచి పని అయితే గౌరవానికీ, 
దుర్మార్గపు పని అయితే జాలికి అర్హులు. 
“పాపాన్ని ద్వేషించు కాని పాపిని ద్వేషించకు 
అన్న సూక్తి సులభంగా అర్హం అవుతుంది 
కాని దానిని ఆచరణలో Wert అరుదు. 
అందువల్లనే దే నషం అనే విషం ప్రపంచంలో వ్యాపిస్తున ఎది. 





129 








Time is a merciless enemy, A leader is useless when he acts 


if it is also a merciful friend and healer. | against the promptings of his own 
conscience, 
| కాలం నిర్దాక్షిణ్యమైన శత్రువు; surrounded as he must be by people 
అంతే కాక అది దాక్షిణ్యంగల మిత్రుడు, హితుడు holding all kinds of views. 


కూడాను. 
ఒక నాయకుడి చుళ్తూ 
ఎప్పుడూ అనేక విధాలైన అభిప్రాయాలు గల మనుషులు 
కూడి ఉంటారు గనుక 
అతడు తన అంతఃకరణ (పేరణలకు విరుద్దంగా ప్రవర్తిస్తే 
నిష్టయోజకు డైపోతాడు. 


If I had not the sense of humour, | | : Kk thniae fee ie awe 
I should long ago have committed suicide. 





would need realization of God every minute 
of the twenty-four hours. 


ea నాకే కనక హాస్యప్రవృత్తి లేకపోతే 
OS pes ఆత్మహత్య చేసుకుని ఉండవలసింది. 


ఈ కాలంలో ప్రజానాయకుడికి 
ఇరవై నాలుగు గంటలు, అనుక్షణం 
దైవనాక్షాత్కార రూపమైన బలం అవసరం. 





| 3౦ 1 2 1 





If we could erase the ‘I’s and ‘Mine’s 
from religion, politics, economics etc., 
we shall soon be free 
and bring heaven upon earth. 


మత రాజకీయ ఆర్డికాది రంగాలలో 


“నేను”, (PO? అన్నవాటిని 
చెరిపి వేయగలిగితే 
మనం అచిరకాలంలోనే స తంత్రుల 
భూమిని స sso చేసుకోగలుగుతాం. 





132 


I have not the slighest doubt 
that any man or woman can achieve 
what I have, 
if he or she would make the same effort 
and cultivate the same hope and faith. 


నేను చేసిన సాధన, నా ఆశానిరీక్షణ, విశ్వాసము కనక 
ఏ స్త్రీ యైనా పురుషుడైనా అలవరుచుకుంటే నేను 
సాధించిన దేమిటో 
వాళ్ళుకూడా సాధించగల రనడంలో 
ఏ మాత్రమూ సందేహం లేదు. 





133 


No reform is possible 
unless some of the educated and rich 
voluntarily accept the status of the poor. 


విద్యాధికులూ ధనికులూ కొంతమంది 
స్వచృందంగా పేదరికాన్ని స్వీకరిస్తే తప్ప 
లం సంస్క్రరణమూ సాధ్యంకాదు. 





